యాకుందెందు తుషార హార ధవళా యా శుభ్ర వస్తాన్వితా 
యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా 


సామాంపాతు సరస్వతీ, భగవతేనిశ్నేష జడ్యా పహః 


సంపాదకురాలు 


చకహరి రమణ 


~~ 


Title of Book: 

Bhatrajula Kavi Sammelanam 
Name of the Editor: 
Chakrahari Ramana 


Copyright:2023 
All Rights Reserved 


Publisher: 

KV Raghavacharya Smaraka Sahithya Peetam, 
Government Degree College,Siddipet( A), 
TownA&Dist.Siddipet.Telangana,India. 
Pincode:502103 

Editor’s Name & Address 

Chakrahari Ramana 

H.No.6-4-164 

Ram Nagar,Barah Imam,Siddipet, 
Town&Dist.Siddipet.Telangana,India. 
Pincode:5021083 

Cell:9247226292 

Book Designer: 

Chakrahari Ramana,Lecturer in MA Telugu 
KV Raghavacharya Smaraka Sahithya Peetam, 
Government Degree College,Siddipet( A), 
TownA&Dist.Siddipet.Telangana,India 
Cell:9177257592 


వ్యా] 


ఆత్మయ బంధువులు, పితృతుల్యులు, వ్‌ 


మోతృ తుల్యులు, గురుతుల్యులు మన్నబట్రాజు కవి 
సమ్మేగనం . గ్రూప్‌ సమూహములో గతే కొన్ని 
రోజులుగా పెద్దలు రాసే పద్వాలను కవితలను 
చూస్తున్నాను చాలా సంతొషం ws అందుకే 
ఈ పద్యాలు కవితలు కేవలం వాట్సాప్‌ గ్రూపులో ని 
ఉండెపోకుండా ఒక పుస్తకం = వసి ఎలా 
ఉంటుంది అనే ఆలోచన కలిగింది. అందుకే ఈ 
ఆలోచనను అమలు పరచాలని ఆసక్తితో నా శక్తి మేరకు 
ఒక దగ్గరగా చేర్చాను. జుంయి/6.038 లో అంతరాల 
పుస్తకరిగా మార్చాలని అనుకుంటున్నాను. ఇందులో 
రచయితలకి కవులకి ఎలాంటి లేదు: 
ఎందుకంటే నేను మన గ్రూప్‌ నుండి సేకరించిన వాటిని 
మాతమే ఒక పుసకం మాదిరిగా తీసుకురావాలని 
తపనతో ఇలా చేశాను. అందుకు పెదలు రచయితలు 
కవులు నాకు అనుమతిస్తారని అనుకుంటున్నాను. నేను 
ఈ పుస్తకంలో కేవలం జూన్‌ 2023 మ 
కవితలను మాత్రమే సేకరించాను. అందుకు నన్ను 
ఆశీర్వదించి, అనుమతిస్తారని భావనతో మీ సోదరి 


శ్రీమతి చక్ర హరి రమణ 


నైల్‌... 


,శ్నీ 
కవిసమ్మేళనం \ 


నెలతలు బంతిగట్టుకొని నీరెగజల్ల తదీయ మంజులాం నూ 
జలి కలితోదకం బెగయు జాడనుతింపగ నయ్యెతత్కు చాం 
చల జఘనాభి ఘాతమయి ......... అని భట్టు మూర్తి 
అన్నట్టు, జలక్రీడాలాడినట్లు పద్యాలతో,కవితలతో 
నిజంగా కఆటలే ఆడుతున్నారు. పూర్వకాలం నుండి 

ఆశ కవిత్వంతో పాటు ఎనో రకాల చమత్కారం 
కవితలను అల్లి ఎంతో మంది మనస్సులను 
మైమరిపించీన మహా మేధావులు మన భట్రాజులు. 
భట్టుమూర్తి నుండి మొదలు నిన్న మొన్నటి బిరుదు 
రాజు రామరాజు వరకు, భటాజుల గొప్పదనాన్ని చాటి 
చెప్పుతూ వచ్చినవారే. వారే కాకుండా ఇప్పటికీ ఆ 
కవితల సౌరభాన్ని ఆస్వాదిస్తూ అందరికీ పంచేవారు 
ఉన్నారంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రతి 
రోజు భానుని వచ్చదనానికి నిద్ర లేస్తూ, ఆ సూర్య 
భగవానుడిని బుజగిస్తూ, మేలుకొలుపుతూ, 
ఉయ్యాలలూపుతూ, తాపాన్ని,కోపాన్ని 
తగ్గించమంటూ,నమస్కరిస్తూ ఇలా ఎన్నో రకాల 
భావనలతో తమ తమ కవితల ద్వారా, పద్యాల ద్వారా 
ఇంత అందంగా = దినచర్యలో 
భాగంగా ఇంకా ఎన్నో రకాల భావనలు ఉంటాయని 
తర్రమవుతుంది. మనో భట్రాజు అసలు తత్వాన్ని 
మరుగున పడకుండా భవిష్యత్‌ తరాల వారికి _ 
/ అందిస్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుతూ. 

| 


శ్రీమతి ఛక్ర హరి రమణ 
| M.A., TPI,TS-SET(Phd) 


ఆత్మీయ బంధుమిత్రులకు 
ఇందు వాసర సుప్రభాత 


నో 


నమస్సుమాంజలి షా 
షకల శన శర కం కర కం ఫం క ప కన 


ల అవస తవ న నవు 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం గ్ల 
తేట గీత మాలిక (828) ౩0..6..23. కఫా 
గీ వసుధనేలియు రాజులు వాసిగాంచె 
౫/ చేసి యుద్దాలు మిక్కిలి జీవితాన 
11/1 యోద్దలై కీర్తీ బొందిరి యోగ్యముగను 
విస్తరించియు రాజ్యాలు విరివిగాను 
చరితపుటలందునిలిచిరి ధరణియందు 
న. 
వెలుగు రేడుగ నిలిచేవు వేదవేద్య 
రోజు కనిపించి మమ్మె లు రాజు నీవె 


చేతులారంగ శివుని పూజింపడేని 
నోరు నొవ్వంగ హరికరి నుడువడేని 
మానవునికర్తవ్యంతెలిపేమంచిపడ్యం 
/ సమర్పణ: నన్నపు రాజు రమేశ్వర రాజు 
| శ గుర్తూరు / హనుమకొండ జై 


| = 
= 
= 
= 
= 
IN =జ్జా 
= 


క 


I 


ఏల వచ్చేనమ్మ సూర్యుడు ఏల వచ్చును 
కు దైన కిరణాలతో మేల్కొల్ప సు ను 


ఎఏలవచ్చునమ్మ సూర్యుడు ఏల వచ్చును 
జీవ జాతి కళ్ల ప్రాణ శక్తినిచ్చును 


© ఏల వచ్చునమ్మ సూర్యుడు ఏల వచ్చును 
స పంచభూతాల కళ్ల కాల నియంత్రణ ఇచ్చును 
క్యా] 
ఏల వచ్చి ఉదయ దర్శనమిచ్చును 
ఆర్మ్యం స్వీకరించి మంచి దీవెనలు ఇచ్చును 


ఓం శ్రీ నిత్యాదరణ ముచ్చట దేవా 
శ్రీ మిత్ర తేజో రవీంద్ర నమో నమః ై్వ థ్రీ 
బాలచందర్‌ ఉమా 


/ 


క్‌ // 


4. 


ఆత్మీయ బంధుమిత్రులకు 
ఇందు వాసర సుప్రభాత 
నమస్సుమాంజలి 
rere 
i ఓం పనును ౨. నమః 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం గ్ల 
(శు తేట గీత మాలిక (827) 29..6..23 జై 
స్ట అన్న వదినల సేవకై నడవి యందు 
అనుగుభార్యనువదిలియాయనుజుడపుడు 
నీడయె నారి రాముని తోడుగాను 
కా '] సాంతనిదురనుప్రియమైన సతికినొదిలి 
రాత్రి బవలులు నిలిచెను రక్షకుడిగ;; 
ధర్మ మార్గము నడిచెను తమ్ముడయ్యి 
వ కథలోన ఘనుడైెయ లక్ష్మ వ. 
భాస్కరా! బెంచె నీ వంశ ప్రతిభ నితడు 
దండమయా విశ్వంభర, దండమయా 
పుండరీక దళ నేత్ర హరీ....... 
హరికి నమస్కరించుటకు ఇంతకన్నా 
మంచి పద్యంకలదా.... 
సమర్పణ: నన్నపు రాజు రమేశ్వర రాజు 
/ శ గుర్తూరు / హనుమకొండ 


మహా 


ష్‌ 


సూర్యమయం ఉదయం మొదలై 


అంతా సూర్యమయం ఈ జగమంతా శి 
సాయంత్రం వరకు సాగే సూర్యమయం షా 


అంతరంతరాలమున సారే నిండు 
సురలు అసురల గగన తారల సూర్యమయం 


గ్‌ స అండ పిండ బ్రహ్మాండములో సూర్యమయం 


ఇ) బ్రహ్మలోక వైలాస వైకుంఠ సూర్యమయం 
( 


ప్రత్యక్ష దర్శన సమయమంతా సూర్యమయం 
ప్రార్థనల అందుకొన చేరునంతా సూర్యమయం 


ఓం శ్రీ విశ్వ జగత్‌ సూర్యమయ దేవా 
శ్రీ బానోదయ తేజ భాస్ట్రర నమోన్నమః శీ 


బాలచందర్‌ ఉమా 


| 


అట // 


జ్‌ 
= 
= 
ల 
= 
క 
= 


| 


ఆత్మీయ బంధుమిత్రులకు 
ఇందు వాసర సుప్రభాత 
నమస్సుమాంజలి షా 
ఈఈ ఈక ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ 
గక *ఉంవాగి విల యాయ నమః 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం గ్ల 
శ తేట గీత మాలిక (826) 28..6..23 శ్రీ 


నైల్‌... 


గీ వేద కాలాన విజ్ఞాన విరులు విరిసె 
9 7 మధ్యకాలాల సంస్కృతి మసకబారె 
1 /1 ఆధునిక కాలమందున నంత మారె 
కాలమేరీతి మారినా కమల మిత్ర 
సూరసూరార్యుడా నీవు మారలేదు 
నాడు నడెన రెపిన రెడు నవతి 
ప్రాణి కోటికి తోడుగా భాను తేజ 
నిలువుమాయెల్లకాలము నిర్ణ్గరాయ 
భండనభీముడార్తజనబాంధవుడుజ్వల 
రామునిప్రతాపాన్నితెలిపే ప్రశస్తపద్యం 


సమర్పణ: నన్నపు రాజు రమేశ్వర్శ రాజు 
) శ గుర్తూరు/ హనుమకొండ ఢి 


mm 


కనా డాన్‌ 


సె 


తొలి పొద్దు వేడుక చూడాలో రన్నో స 
చిన్నన్న \ 

మన కష్టమంతా కరునురో రన్నో ఇన్పన్న షా 

వనాల నిండా పచ్చదనం రన్నో చిన్నన్న 


i కొండ కోనల పరువాలు రన చిన్నన్న 
"7/1 సముద్రతీర అందాలు రన్నో చిన్నన్న 


ప్రాతఃకాల దర్శనాలు రన్నో చిన్నన్న 
ప్రార్థన స్వీకరణ దీవెనలు రన్నో చిన్నన్న 


ఓం శ్రీ ఉషోదయ అందాల వేడుక దేవా 
శ్రీ ఆదిత్య తేజో నమో నమః ై్వీ థి 
బాలచందర్‌ ఉమా 


ల్‌ు // 


ఆకాశ అందాల సుందరా కరుణాకరా \ 
అరుణోదయ వెలుగుల తేజోద్దారా షా 


సింధూర ఎరుపు వర్గాలతో నిలిచేవురా u 
గ పట్టు బిగిస్తూ అలా అలా కఠినమేలరా 


౮, పయన దారిలో ప్రాణాలను నిలిపివురా 
..... విశ్వాన విశ్వదాత గా కొనసాగేవురా 


ప్రత్యక్ష దర్శన భాగ్యం ఇచ్చేవురా 
మా ప్రార్థనల గైకొని ఆదరించేవురా 


ఓం శ్రీ విశ్వ ప్రాణదాతా ప్రభో 
శ్రీ సూర్య తేజో సూర్య ప్రభాకర నమో 
నమః భీ రి 


me అత ఉమా 


| 
అట // 


| చ 
షీ క 


ఆత్మీయ బంధుమిత్రులకు ఎ 
భౌమ వాసర సుప్రభాత క ih 


నమస్సుమాంజలి క థి అ లీ షా 
కక ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ 
ఓం న శ త 
ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం సీ 
4 తేట గీత మాలిక (825) 27..6..23 కఫీ 
1 ధ్వంసమొనరించయాగము 
దనుజలసపుడు 
As దశరధు, రాము బంప 
“బా. రామలక్ష్మణు లిరువురు రయముగాను 
ea మునివెంట సాగి నారు 
నిలిచి రక్షించి యాగము నిష్ట తోడ 
తరిమివేసియుమారీచు దైర్యముగను 
అల సుబాహువుజంపియు బలముజాపి 
బాల్యమందునశూరులై బడసియశము 
పెంచె నీవంశ కీర్తిని బేర్మి తోడ 


నైల్‌... 


౦666696666 66666666666 6 6 6 666 69 6 669 6666666 66969 6666666696 


అల్పుడెపుడు పల్కునాడంబరముగాను 


సజ్జనుండు పల్కు చల్లగాను... 
అల్పాక్షరాలలోఅనంతార్థంగల పద్యం 
సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 


శ్రీ గుర్తూరు / హనుమకొండ 


క 


కనా డాన్‌ 


సె 


ఆత్మీయ బంధుమిత్రులకు 
ఇందు వాసర సుప్రభాత 
నమస్సుమాంజలి షా 
ఈక కక ఈక ఈ ఈ ఈ ఈ 1 
త విభ వనన. 
ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం 
కట్టల న ర మ 26..6.293 
అద్భుతంబైనవిషయమా యాకసంబు 
వింతలెన్నియో గలవట వేదవేద్య 
సప్తరుషిమండలంబు నా సదనమందు 
/, 41 వెలసియున్నదటంచును వింటిమయ్య 
వారి దర్శన మెప్పుడు వంద నీయ 
జరుగుచుండునునీకయ్య అరుణదేవ 
జపము,తపములుచేయని జనులుమేము 
నిన్ను చూచిన చాలును నింగిరాయ 
పూర్ణఫలములు కలుగును పూష్ణదేవ 
నను భవదీయదాసుని నునరిబున 
నెయ్యపుకిన్కపూని తాచిన అది.. 
సత్యపట్లకృష్ణుడు చూపిన ప్రేమక్తు. 
/ పరాకాష్ట ఈ సరస పద్య రాజ 


నైల్‌... 


సమర్పణ: నన్నపు రాజు రమేశ్వర రాజు 
| శ గుర్తూరు / హనుమకొండ ళీ 


క 


I 


ఇరువెళ్లి పోతున్నాయి రా 
ఓ మానవులారా 

మేల్కొని వెలుగు కిరణాల దరి చేరరా 
దేవుడే ఆ ఆదిత్య నాథుడు ఉన్నాడు రా 

తన ఎదుట నిలువ దారి వెతకరా 
ల్లిదండ్రి అతడే స్నేహితుడు అతడే ను రా 
అనునిత్యం జీవపుష్టి శక్తినిచ్చేనురా 
న దర్శనమిచ్చే సమయమాయేనురా 
ప్రార్థనలు అందించి దీవెనలు కోరెదము రా 
ఓం శ్రీ సంద్రాల ప్రయాణ మార్గదర్శి దేవా 

శ్రీ ప్రభాకర తేజో మిత్ర నమో నమః ల్లీ 


బాలచందర్‌ ఉమా 
ఇరులెల్లి హతం 


1, గ తననురక్షింప మనికోర, దైర్యముగను 


ఆత్మీయ బంధు మిత్రులకుళ్ళు 
భాను వాసర సుప్రభాతశ్రన్నీ ల్లీ 


నమస్సుమాంజలి hb ల dh అ 
PTET 

ను తా యగు 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం గ్ల 
శా తేట గీత మాలిక (823) 25..6..23 శ్రా 
సంతుగోరి దిలీపుండు సతినిగూడి 
గురునియానతి నందినీ గోవుసేవ 

చేయుసమయానకబళించ సింహమొకటి 


నైల్‌... 


ధేనువునురక్షచేసెను ధీయుతుండు 

మాటనిల్పి, వశిష్టుని మాన్యు డాయె 

నీదువరిశపు కీరియు నిలిపెనితడు 

ఎందరో గల రీరీతి ఇజ్య దేవ 
జలజాతాసనవాసవాది సుర పూజా 
భాజనంబై తనర్పు లతాంతాయుధు 
కృష్ణునితలనుసత్యవామపాదం తో 
తన్నినవిషయంతెలిపేసుందరపదడ్యం 
సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 
శ గుర్తూరు / హనుమకొండ శ్రా 


హాం 


చూసే వారికి ఎరుక సూర్యోదయ వేడుక 
చూడని వారికి ఏమెరుక ఉషోదయ చేరిక 
చెట్ల పైన పిట్టలకు ఎరుక తొలి కిరణా చురక 
ఎక్కడో పరుండేవారికి ఏమి ఎరుక ఆ 
వెలుగులిక 


ఇ ఆరు బయట కూసుండే వారికి ఎరుక తొలి 
కాంతి కలిక 


ఒ.౧ముసుగుదన్ని మూలకుండే వారికి ఏమెరుక 
/) ఆ ఆస్వాదాల ఫలక 
తొలిదర్శనం ఆనందాలన్నీ చూసేవారికి ఎరుక 


నిత్యం ప్రార్థనలు అందించే వారి కెరక 
నిజమైన కానుక 


ఓం శ్రీ నిత్యానందాల తొలి ఏరుక దేవా 
శ్రీ ఆదిత్య తేజో సూర్య నమో నమః ల్లీ 
ర 


గ బాలచందర్‌ ఉమా 


యెద బాద 


ఏ ఆంతరంగమున మనసు వికసించి 
వెకటించేనో! 


ఆ లోలోతు గాయాల మాన్సుకి యెంత 
వికటించేనో! 


ఆ లోలోతుమాన్సునెరగని కన్నీరు 
గీ యెంత భరించనో! 


ఒం...” కనుల కలలు అలన చెదరిన మనసు 
గ యెంత నోచెనో! 
భలున కాలంతరంగికము గనిన కలలు 
"మరలి తిప్పించ్చి,నో! తిప్పల యెడ 
సుఖ సౌకర్యమొ నెరగని యెద 
లోతుల నొప్పికి! 


ప్రవిరారా 
విజయ రామ రాజు 


పండితుని జేర జడుడంత ప్రాజ్జడొను స 
మల్లె జేరిన కురులంత మరులు గొల్పు \ 
చప్ప నైనట్టి బీరను సరిగ కోసి 
వండ నుల్లి మసాలతొ వరలు రుచియె. కే 


"| న్నగ గరగర పాడవుగ 

__ తిన్నగ నాజూకు నుండు తీరున బీరన్‌ 
. గయెన్నగ కూరయు పచ్చడి 
 మన్ననగుణమున పథ్యము మంచినిచేయున్‌. 


అమ్మ అత్త కొడుకు ఆలి కూతురు భర్త 
అమ్మవదినె కొడుకు అయ్య ఆలి 
బీరకాయ పీచు బెండ జిగురు. 


/ హా నిషా తమ్మి జు ఈఈ = 


i 
య. // 


కాలా 


స. 


భి 
సందడి లేక చప్పుడు చేయక వచ్చే వేళ \ 
కనులపై వాలి కాంతులు చిందే వేళ 

చిరుగాలుల సవ్వడిలో విహరించే వేళ wu 

ఇ గలగల సవ్వడుల నదుల పరుగుల వేళ 

ప్రకృతి ఒడిలో సేదతీరు కోరికల వేళ 

ప. పరవశించి పరిమళాలు వెదజల్లే వేళ 
క్యా] ప్రత్యక్ష దర్శన సమయ నయనానందాల 


శ్ర ప్రార్థనలు అందించి దీవెనలు 
కోరే వేళ 


ఓం శ్రీ ప్రశాంత పరిమళ ప్రసాద దేవా 
శ్రీ భాస్కర తేజో ప్రకాశ నమోన్నమః 
అ 


| బాలచందర్‌ జీ మ్మా 


ఇ / 


ఆత్మీయ బంధుమిత్రులకు ్వీ 
సిర వాసర సుప్రభాత 
నమస్సుమాంజలి ్వీ 
కక కల కర ఫం శర కర కర క క 
రన పు లాయ నమ 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం శీ 
శా తేట గీత మాలిక (822) 24..6..24. కీ 


చలినియోర్వగలేరయ్య చారుహృదయ 
వర్షములునెక్కువైనను భయముగలుగు 
ఎండవడలకు పగలంత గుండెలదురు 
కాలమేదైన మనుషులు కష్టమనును 
పంచభూతాలచెడగొట్టు పనులుచేయు 
స్వార్థచింతనచేయుచు సాగుచుండు 
ఈతి బాధల తగ్గించు ఇన మహాత్మ 
తట్టుకొనుశక్తి నివ్వుమా! దండి దేవ 
ఒరులే యవియొనరించిన 
నరవరయప్రియముదనమనంబునకగు.. 
మానవులు పాటించవలసిన ధర్మాన్ని 
తెలిపేభారతంలోనిచిరుపద్యరాజము 
సమర్పణ: నన్నపురాజు రమేశ్వర రాజు 

శీ గుర్తూరు / హనుమకొండ శ్లో 


నైల్‌... 


భృగువాసర సుప్రభాత 5 శ్రీ 
నమస్సుమాంజలి ఓ శీ 


కక క ఈ క క ఈ క ఈ ఈ ఈ ఈ షా 
ర యా యం 


dh ప్రై 
౮. ప్రభాకీరునికి ప్రభాత పద్య నైవేద్యం 4 
శా తేట గీత మాలిక (821) 23..6..23 శ్రీ 


ఆత్మీయ బంధుమిత్రులకు శ 


నైల్‌. 


దేవదానవ యుద్దాన ధీర వనిత 
వక కిచ్చిన మాటకు కట్టుబడియు 
కొడుకు నెడబాయ లేకనుకుప్పగూలి 
నేలవాలియు దుఃఖించె జాలిగొలుప 


మనసునలిగినా మాటనుమార్చలేదు 
ప్రాణ త్యాగము చేసిన మాన ధనుడు 
సదు వరిశపు చ ముం 
రామునికితగ్గ తండ్రియే స్వామితాను 
శ్రీకృష్ణా యదుభూషణ నరసఖా 
శృంగారరత్నాకరాలోకద్రోహివంశదహనా 
కృష్ణ స్తుతిలోఆణిముత్యంలాంటిపద్యం 
సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 

శ్ర గుర్తూరు / హనుమకొండ డా 


ఆత్మీయ బంధుమిత్రులకుశ్ను స 
బృహస్పతివాసర సుప్రభాత ఓ ల్లో 


నమస్సుమాంజలి ఓ శ్రీ 
Pr ళు ఈ కుకు కాక 
Te ఓంస్టి తి సేయా య నమః భీ wu 
4% ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం శీ 


శీ తేటరీత మాలిక (820) 22..6..23 శ్రీ 


7 


౧౧ వార్త లేకాని తొలకరి వాన లేదు 
వేడిగాడ్పులు తగ్గిన జాడ లేదు 
నోళ్లు చాచుక యున్నవి బీళ్లునిచట 
చాళ్లు దున్నగ రైతులు సాగలేక 
ఆకసంబును జూచిరి నార్తి తోడ 
రుల్లులనువేగపంపుమా జాలిచూపి 
ఎల్లరనుగాచుదైవమా! ఇనమహాత్మ 
మందారమకరందమాధుర్యమునదేలు 
మధుపంబు వోవునే మదనములకు నా క 
/ భక్తుల లక్షణాన్ని తెలిపే పద్య రాజ 
/ సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 
క్‌ i యు 


గుర్తూళు / హనుమకొండ శ్ర 
షి \= సె 


ఇ వచ్చె రుతుపవనమ్ములువచ్చెననియు 


| 
గగనసీమ నంత ఘనము గా ఏలుతూ \ 
ఉదయమున శాంతముగా చేరుతూ 
గడియ గడిచిన కొలది భయము గొలుపుతూ 
రోహిణ్లో రోకళ్ళు పగిలించి మృగశిరలో వగుతూేకే 
© - బయటకు రావాలన్న భయంకరమని పించుతూ 
ఏలనయ్యా పరిస్టితి మార్చు మేఘాలు పంపుతూ 
ప నిత్యదర్శ నములో నైనా పు చూపుతూ 
7) ప్రార్థనలు స్వీకరించు సంతోషము తెలుపుతూ 


ఓం శ్రీ వేసవి ఎండల గ్రీష్మ తాపదేవా 
శ్రీ సూర్య భాను తేజా నమోనమః న్నీ శ్రీ 


బాలచందర్‌ ఉమా 


ప 
| 


ఆత్మీయ బంధుమిత్రులకు ళ్వీ 
సాౌమ్యువాసర సుప్రభాత క ల్లీ 
నమస్సుమాంజలి ఓ Ih 
rere 
ఓం సర్వోదధి స్టితికరాయ నమః శి 
ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం సీ 


క 

క 
© తేటగీత మాలిక (819) 21..6..23 శ 
"| 


అలజగన్నాధు బలరాము డనుజతోడ 
కలిసి వెలసిరి పూరిత సునముగాను 

11/1 వత్సరమ్మునకొకసారి యుత్సవంబు 
మూడురథములలాగుచు ముచ్చటగను 
లక్షలాదిగ జనులెల్ల లక్షణముగ 
జరుపుచుందురు వీధులసాగుచుండి; 
నేల యీనినదన్నట్లు నింగి రాయ 
రెండు కళ్లెన చాలవు దండి దేవ 
మానవులకిల మార్తాండ మహిమజూడ 
చూచియాశీర్వదించుమా సూర్య దేవ 
ఉప్పుకప్పురంబునొక్కపోలికనుండు 
...పురుషులందు పుణ్యపురుషులు... 

| పద్యంచిన్నదైనా.లోకసత్యంతెలిపింది 

/ సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 


కు గు గుర్తూర్లు/ హనుమకొంఢ్‌ హా 


నైల్‌... 


ణమిల్లు ప్రణమిల్లు ఆదిత్య దేవుడికి 


(A (౬ 


ప్రణమిల్లు ప్రణమిల్లు | 


నిత్య నూతన స్నేహితుడికి ప్ర ప్రణమిల్లు 
ప్రణమిల్లు హరిత ప్రాణ ప్రసాదకుడికి 


ప్రణమిల్లు ప్రణమిల్లు పంచభూత రక్షకుడికి 


ప్రణమిల్లు ప్రణమిల్లు సమస్త జీవ 
పోషకుడికి 


ప్రణమిల్లు ప్రణమిల్లు ప్రత్యక్ష దర్శ SD 
దార్శ ' 'నికునికి 


ప్రణమిల్లు ప్రణమిల్లు ప్రార్థన స్వీకార 
కరుణాకరుడికి 


ఓం శ్రీ పరిపూర్ణ ప్రాణ రక్షక విత్‌ 
శ్రీ సమిత్ర తేజోపుష్ల నమో నమః ౫ 


బాలచందర్‌ & 


ణమిల్లు ప్రణమిల్లు మేలుకొలుపు 
నాధుడికి షా 


నైల్‌... 


ఎ సూర్య భగవానుడా ఎమని వర్ణించను స 

ఏ ఆదిత్యనాథుడా నిత్యం నీదేనని వర్సించన్ను \ 

మేల్కొనే కనులకు తొలి కిరణం నీదని 
చెప్పను 

జీవసత్వం ఇవ్వ వెంట నాడిచే నడిచే 
దైవము అని చెప్పను 

కీఠనలు మంత్రాలు స్తోత్రాలు కోరరని 
తెలుపను 

అలంకరణల అభిషేకాల స్తోత్రాల అవసరం 
లేదని తెలుపను 
దర్శనమిచ్చునని కీర్తించను 


ఆర్యం మాత్రమే చాలు ఆశీస్సులు ఇచ్చేనని 
కర్తించను 


7 
నా] 


ఓం శ్రీ గగన నివాసంభైన ఘనకీర్తి దేవా 
శ్రీ la తేజో మిహిర నమో నమః ల్లీ 


/ | బాలచందర్‌ ఉమా 


J 
య. // 


కాలా 


స. 


ఆత్మీయ బంధు మిత్రులకు ఓ 
భౌమ వాసర సుప్రభాత కీ ల్లీ 


నమస్సుమాంజలి ఓ Ih షా 
ఈశ ఈక ఈక కుశా ఈఈ ఈ ఈ ఈ 
“ఎ ఉఓఉంపరాత్తరాయనమఃూ ౭ 
4 ప్రభాకరునికిప్రభాత పద్యనైవేద్యం [క్వ 
శ” తేట గీత మాలిక (818 ) 20..6..23 శ్రీ 
నె చంద్రకళలను వర్ణించె సకలకవులు 
పెం కావ్యములయందువిడువక ఘనముగాను 


Fay గ” నిండు చంద్రుని బింబమున్‌ దండిగాను 
పండు వెన్నెలన్‌ బొగిడిరి భాసురముగ 


నైల్‌... 


ఎట్లు వచ్చెను చంద్రయ్య కింతకీర్తి 
నీదు రశ్చియు సోకియు నిర్ణరాయ 
వెన్నెలన్‌ వెదజల్లుచు వెలుగు తాను 
అన్నిటిక మూలమీవె గా అర్క దేవ 


కలయో వైష్ణవ మాయయో ఇతర 
సంకల్పార్థమో సత్యమో తలపన్‌.. 
| 


అందమైన అపురూపమైన పద్యం 
సమర్పణ: నన్నపు రాజు రమేశ్వర రాజు 


4 9 బాపుథైనాయినగ్రి Nn 


అమ్మ జన్మనిస్తే 

"బాపు" జీవితాన్నిస్తాడు... వూ 
అమ్మ భూమి అయితే... u 
"బాపు" ఆకాశం... 


క్ష ఆత్మీయతను పంచితే "బాపు" అనురాగాన్ని పంచుతాడు... 
నె అమ్మ క్షేమాన్ని కోరితే 


ప బాపు" ఉన్నతికై శ్రమిస్తాడు 

/ గకల్లి గర్భ ౦లో భీజావాపనం జరిగినదాదిగా... 
జీవితం ప నడక నడత కై అహర్నిశలు శ్రమిస్తాడు... 
తను ముళ్ల బాటలో నడుస్తున్నా కానీ... 
మనకు పట్టు పరుపులు పరచాలని తపిస్తాడు... 
తన వర్తమానాన్ని ఫణంగా పెట్టి మన భవిష్యత్తుకై.. బాటలు వేస్తాడు... 
మన అవసరాలకై 
తన అవసరాలన్నింటినీ త్యాగం చేసి ... 
తన్మయత్వం చెందుతాడు... 
మన బాధను తన బాధగా... మన సంతోషాన్ని తన సంతోషంగా... 
మన డన్నతి తన ఉన్నతిగా... మన ఉనికి తన ఉనికిగా... క 
మనమే తానుగా... 

| తానే మనంగా... 


జ పరకాయ ప్రవేశం చేసి. 
మ \= | వష! 


/ 


~ 
Ie) 


తన ఉనికిని కోల్చోతాడు... Nn 
అహర్నిశలు శ్రమిస్తూ ... గ 


జీవితాద్యంతము ~ 
కష్టాల కడగళ్ళు... నా 
కన్నీళ్ళ సుడిగుళ్ళతో... 

మమేకమౌతూ 


బాధే సౌఖ్యమనే భావనరానివోయ్‌ 

నే వేదాంతాన్ని ఆపాదించుకొని.... 
నిత్యసంతోషిలా నటించే త్యాగమూర్తి 

"బాపు ఆ నాన్న ఆ నాయన @ అయ్య @ అబ్బా" 


yy (| ఆయన ప్రాతస్మరణీయుడు... 


మన శరీరంలోనూ జీవితంలోనూ అనువణువు వ్యాపించిన దేవుడు.... 
ఆయనకు అనుక్షణ ప్రణామాలు.... 
"ఆయనను 
ఒక్కరోజులో బంధించి 
"తండ్రి దినం" జరుపుతున్నానని చెప్పలేను" 
ఈ జీవితంలో అనుక్షణం ఆయనదే... 
అనుక్షణం ఆయన స్మరణే... 
సర్వకాల సర్వావసలలో... 
థి 
త నవవ వ నన క్యూ. 


కక he dh 


భో 


ఆత్మీయ బంధుమిత్రులకు ళీ 
ఇందువాసర సుప్రభాత క ih 
నమస్సుమాంజలి ఓ ల్లీ 
ఈశ శశ ఈక ఈఈ ఈ ఈ ఈ ఈ 
యీ ఉంసప్తసప్త యే నమః ్లీ 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం గ్ల 
శ తేటరీత మాలిక (817) 19..6..23 శ్రా 
ఆశ్రమంబున బుట్టియు నవనిజకును 
పరగ వాల్మీకి శిష్యులై పెరిగినారు 
లవుడుకుశుడను నామాలలక్షణముగ 
నేర్చి రామాయణ కథను నేర్పుగాను 


పాడి వినిపించిరినయోధ్య ప్రజలకంత 
రాజ దర్చారు నందునరామునకును 
నీదు వంశజు తనయుల నిర్ణరాయ 
చూచియానందపడితివా సూర్యదేవ 
అమ్మా! మన్నుతినంగ నేశిశువునో, 
ఆ కొరీటినో, వెరినో నమ్మంజూడకు.. 
చిన్నిక్ష ృష్ణయ్యఅమ్మ ree 
చెప్పిన అందమైన పద్య రాజము 
సమర్పణ: నన్నపు రాజు రమేశ్వర రా 
శ గుర్తూరు / హనుమకొండ చ్లా 


క 


కనా డాన్‌ 


సె 


నైల్‌... 


తెల్ల తెల్లవారే తీరు స 
లేత కిరణాల జోరు \ 
చీకటులు వెళ్లే తీరు షా 
అందాల నిండే జోరు 

అడవులలో చేరే తీరు u 


విరులు వికసించే జోరు సముద్రతీరాల 
వెలుగు తేరు జనాలు చేరే జోరు 


పవనాలు వీచే తీరు 

hae పక్షులు విహరించే జోరు 
1] జీవులు పరిగెత్తే తీరు 

పనులు మొదలయ్యే జోరు 


రోజు సమయానికి వచ్చే తీరు ప్రత్యక్ష దర్శనం 
జోరు 

ప్రారనలు అందించే తీరు దీవెనలు అందించు 
జోరు 


ఓం శ్రీ సంతోషాల వికాస దేవా శ్రీ భాను పీ కా 
భాస్కర నమో నమః గి లై 
| బాలచందర్‌ 


i 
అట // 
gE = 


క 


I 


న 


ఇ /) 


సింధూర వర్ణమున అంద చందములు 


గాంచుటకై ఇష్టపడు రో rs | శ 


వెలుగుల తేజస్సుల కిరణములు 
వచ్చునప్పుడు ఇష్టపడు ఎందరో 
మహానుభావులు 


బాలభానుడు చేరు సకల లోకములు 


ఏ లోకం బైన ఇష్టపడు ఎందరో మహానుభావులు 


ప్రత్యక్ష దర్శనం వీక్షించు నయనములు 
అందించు ఆర్మ్యం ఎందరో మహానుభావులు 


ఓం శ్రీ మహానుభావుల హృదయానంద దేవా 
శ్రీ భాస్కర తేజో ఆదిత్య నమో నమక థి 


,శ్నీ; 


ఆత్మీయ బంధుమిత్రులకు శీ 
భానువాసర సుప్రభాత ఓ 4 


నమస్సుమాంజలి ఓ శ్రీ 
కళకళ కుకు కుకా శా శక 


న యన నచ |. 

dh ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం శ్వ 
క్షు తేటరీత మాలిక (816 ) 18..6..23 శి 
| 


నైల్‌... 


గీ పుష్పయాగాలు చేతురు పుష్కలముగ 

పత్రి పూజలు చేతురు బహు విధాల 

గ... కుంకుమార్చనలకు నిల కొదువలేదు 

గ్‌ా శ 

చేతురభిషేకములు చాల చిత్రముగను 
పూలమాలలు వేతురు చాల చాల 
వివిధ దైవాలకిలలోన విరివిగాను ;; 
ప్రకృతియందలి పుష్పాలు ప్రభువునీక 
పత్ర హరితంపు ప్రాభవ పతివి నీవె 
ఏమి ఇవ్వంగ గలవాడ ఇన మహాత్మ 
కుప్పించి యెగసిన కుండ లంబుల 
కాంతి గగన భాగంబెల్ల కప్పి కొనగ 
| భిష్మునికనులకుకనిపించినకృష్ణయ్య మ 
| 


వర్గించిన అందమైన పద్య రాజము 
| సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రా 
అటట! y / 


యు స. యు 
ఇ mm 
| క [1 ఇ. 


బింబ మోము గలవాని మనోహరుని 
విశ్వలోకాలపై పయనించు వెలుగు రూపుని 


నో 


నిర్మలాకారుని జ్వాల సృష్టి కారకుని 
తూర్పు పడమరల ప్రయాణికుడిని ul 


యుగయుగాల సాక్షి ప్రయోనిదిని 
వ యుగం భై నా మార్పులేని చిరంజీవిని 


భా] 


నిత్య దర్శనమివ్వవచ్చు దివ్య జ్యోతిని 
ప్రార్థనలందుకు దీవించు ప్రేమికుడిని 


ఓం శ్రీ యుగయుగాల శక్తి ప్రదాత దేవా 
శ్రీ ఖగాయ పుష్ప తేజా నమో నమః ల్ని గ్ర 
బాలచందర్‌ ఉమా 


ఆత్మీయ బంధు మిత్రులకు శీ 
స్థిర వాసర సుప్రభాత లో 


నమస్సుమాంజలి ఓ శీ 
Terre షా 

ఓంవి చిత రథాయనమః 4 

ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం ల్లీ 

తేట గీత మాలిక (815) 17..6..23 శ్రీ 
పెండ్లి యైనది నాదిగా బేర్మి తోడ 
పదియు రెండేళ్లు సీతతో పరవశముగ 
తా రామచంద్రుడు గడిపెను రమ్యముగను 
అంతలో కైక బట్టించె నడవి బాట 


నైల్‌. 


కష్టముల పైన కష్టాల కడలి సాగి 
సతినిగోల్బోయిదు:ఖించి; సమరమందు 
రావణునిజంపి వెనుదిర్గి రాజ్యమేలె 
అయ్య కష్టాలు విన్నచో నార్జ్రృ మగును 
హృదయమంతయుబాధతో సదయమాకు 
జననిసంస్కృతంబుసకలభాషలకును 
దేశభాషలందు తెలుగు లెస్స 
సంస్కృత, తెలుగు భాషలప్రాధాన్యాన్ని క్ష 
తెలియజేసే చిన్న పద్యం 
| సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 
శ్ర గుర్తూరు / హనుమకొండ శ్ర 


సె 


ఆత్మీయ బంధు మిత్రులకు ఎ 
భృగు వాసర సుప్రభాతశ్ర్నీ న్నీ 


నమస్సుమాంజలి ఓ ల్లీ షా 
ఈక క క ఈ ఈఈ క ఈ ఈ ఈ ఈ 
క నాయ నము 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం ఓ 
శు తేట రీత మాలిక (814) 16..6.. 23 ళై 
నె నిత్య కళ్యాణము జరుగు నిండుగాను 
వేంకటేశ్వర స్వామికి వేద విధిని 
“ | తిరుమలనురోజు పండుగేదివ్యముగను 
క్ల షోడషోపచారాలను శోభ గూర్చ 
భక్రజనులంత యానందపడుచుజాడ; 
కాని, కర్తవ్యమే నీకు, కమల మిత్ర 
నిత్య కృత్యమై నిలుచును నిర్ణరాయ 
లోక కళ్యాణమందున లోకనాథ 
తృప్తి దొరుకును నీకయ్య దేవ దేవ 


నైల్‌... 


త్రిజగన్నోహన నీలకాంతితనువుద్దీపింప 

ప్రాభాతనీరజబంధు ప్రభమైనచేలము.. 

| భీష్ముస్తుతిపద్యంలో కృష్ణస్వరూపవర్గ న్నా 
| 


సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 
శ్ర గుర్తూరు / హనుమకొండ చ్లా 


అట! // 


క కాలాన 


స. 


అలా వచ్చే మొదలే వచ్చే పది దిక్కుల వెలుగు. 
నిచ్చె \ 


కాంతి ee టై వచ్చె ఎదిరించి మేల్కొనిత్తో ల 
ఆకాశమంత వర్ణాలై వచ్చే నీలి సింధూరాల కో 


నిచ్చె 
® ఆది a బై వచ్చే అపారమైన శక్తినిచ్చే 
చీకటిలో చీల్చుకొని వచ్చే 
తెల్ల తెల్లవారా నిచ్చే 
yy 1 
అన్ని జాల అం వచ్చే 
నేనున్నానని ల యం నిచ్చే 


ప్రాతః కాల బంధువై వచ్చే నిండారా దర్శనం 


నిచ్చే 


ప్రేమతో తానే వచ్చే 
ప్రార్థన లుఅందుకుని దీవెనలు నిచ్చె 


ఓం గ్‌ చీకటి కోటల ల వెలుగుల శ్రీ 
| క. నమోనమః ఓ 9 


ఆత్మీయ బంధు మిత్రులకు 
బృహస్పతి వాసర సుప్రభాత ఓ ల్నీ 
నమస్సుమాంజలి ల్లో షా 
క కల కల కర కర కర క కర కం కర ఫం 
hr ఉం ఏ ఎంతా యు నను 
dh ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం న్నీ 
శా తేట గీత మాలిక (813) 15..6..23 శ్రీ 
అమరనాథుడు వెలసెనుహిమనగాన 
అద్భుతంబుగ లింగమై యవతరించె 
మంచుతోడను; జనులుసేవించతనను, 
కొంతకాలమే భక్తుల కోర్కె తీర్చ 
అంతలో నీదు వేడికి సుంత కరుగు 
కాస్త కిరణాల వాడిని, కనికరించి, 


తగ్గగా జేయుమాదేవ దయను చూపి 
పగ్గములతోడ నశ్వాల పరుగునాపి 


నైల్‌. 


అల్పుడెపుడుపలుకునాడంబరముగాను 
వేమన పద్యాలు సరళ సుందరాలు 
నిత్య సత్యాల నిలయాలు వా 
సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 


' శ్ర గుర్తూరు /హనుమకొండ జ్ఞ 


ఆత్మీయ బంధుమిత్రులకు శీ 
సాౌమ్యువాసర సుప్రభాత ఓ ల్లీ 


నమస్సుమాంజలి ్వ్వీ ols షా 
ఈక ఈఈ ఈ ఈ ఈ ఈ ఈ 
4 ఓంఅచిం త్యాయనమః ల్లీ 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం శ్రీ 
శు తేట గీత మాలిక (812) 14..6..23 & 
మాయ మాటలు చెప్పియు మంధరమ్మ 
వక మనసున నింపెను కల్మషంబు 
రాణి హృదయముమార్చియు రాయిగాను 
రాజ గృహమున యగ్నిని రగుల జేయ 
గొప్ప రాజైన దశరధు కుప్ప గూలె 
ఆసనంబెక్కు రాముడు నడవిజేరె;; 
నాడుమంధరయొక్కతే నళినమిత్ర 
నేడు గలరయ్య పెక్కురు కీడు జేయ 
అట్టి వారిని యణచియు అర్కదేవ 
సాధుజనులను కాపాడు ఆదిదేవ 
ధరసింహాసనమై నభంబు గొడుగై 
తద్దేవతల్‌ భృత్యులై,సిరి భార్యా... 
/ నారాయణుని కుటుంబ వర్గన 


నైల్‌... 


సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 
| శ గుర్తూరు ,/ హనుమకొండ శ్ర 


కా 


ఉదయపు తొలి అడుగుల దేవా సింధూర వర్ల సూర్య 


6౮0 


\ 


అద్భుత సృష్టిలోన మా కొరకు వెలిసిన సూర్య దేవా 


తమరి గమనం తీరే నియమము కాలము సూర్య 


దేవా 
ఇం గణనే అమలు విశ్వమంతా సూర్య దేవా 


పె తమరు లేకుండా అంటే చీకటిలో మునక శ్రీ సూర్య 
| దేవా 
తమరి రాకతోనే మా నడక శ్రీ సూర్య దేవా 


ప్రాతఃకాల దర్శనం పవిత్రం శ్రీ సూర్య దేవా 
భక్తులు ఇచ్చే ఆర్జ్యం తో ఆనందం శ్రీ సూర్య దేవా 


ఓం శ్రీ విశ్వసమయ ప్రసాద కాదేవ 
శ్రీ రవి తేజో భాస్కర నమో నమః ై శ్రి 


బాలచందర్‌ ఉమా 


ఆత్మీయ బంధు మిత్రులకు శీ 
భౌమ వాసర సుప్రభాత క న్నీ 


నమస్సుమాంజలి ఓ ల్లీ షా 
GEER 
ఓం చతుర్వేద ధరాయ నమః శ్రీ 
ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం [క్వ 
తేట గీత మాలిక ర lecc 
శ నీ కుటుంబపు సభ్యులు నింగిరాయ 
అందరునుమాకునాత్మీయ బంధువులుగ 
భావనంబును చేతుము భక్తి మీర 
(గే, గ్రహములైన మాపైయనుగ్రహముచాల 
చూపునట్టుల జూడుమా సూర్యదేవ 
వక్రదృష్టియె లేకుండ సక్రమముగ 
రాశిచక్రాల నడుపగా రమ్యముగను 
పెద్దగా నిన్ను గోరేము ప్రేమ తోడ 
అస్తు యనవయ్యనారాధ్యననవరతము 
అమ్మలగన్నయమ్మముగురమ్మల 
మూలపుటమ్మ చాల పెద్దమ్మ.... 
ఈపద్యంరాని తెలుగువారు లేరేమో 
/ సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రా 


నైల్‌... 


శ  గుర్తూరు / హనుమకొండ శ్రా 


క 


కమా కానాల 


సె 


ఆత్మీయ బంధుమిత్రులకు ఎ స 
ఇందువాసర సుప్రభాత క ih శ 


నమస్సుమాంజలి ఓ ల్లీ షా 
rrr 
db ఓం దు హి క రా య నమః 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం (ఓ u 
శు తేట గీత మాలిక (810) 12..6..23 & 
గీ హరినిదలచుట వలదని యనుచు తండ్రి 
చిత్రహింసలు బెట్టెను చిన్నవాని 
స దయయుధర్మమువీడియు దనుజరాజు 
(౧ అనుచునారాయణాయని యనవరతము 
భారమును వేసి ప్రహాదు భజన సేయ 
ఆదు కొనుచుండె నాహరి యలుపులేక 
అట్టి దృశ్యాలుగాంచిన యయ్య వీవు 
విష్ణు మాయల నెరిగిన విశ్వ తేజ 
ఇందుగలడందులేడనిసందేహమువలదు 
చక్రిసర్యోపగతుండు ఎందెందు వెదకి.... 
భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని 
తెలిపే పద్య రాజము 
a సమర్పణ: నన్నపు రాజు రమేశ్వర రాజు 


శ గురూరు /..హనుమకొండ జై 


క 


కమా కానాల 


సె 


| 
అందాల రాజు ఆకాశాన నడయాడు రారాజు \ 
అవని పైకి కిరణాల పంపి అలరించు రారాజు 


అందాల రంగులు సృష్టించిన రారాజు wu 
అవసరాలను రోజు తీర్చేటి రారాజు 

గాధమరగు సాగరాల అలలలో నిండు రారాజు 
ఒ అడవిలన్నింటికీ ఆకుపచ్చ శక్తినిచ్చు రారాజు 


/, “అంబటేల ముందే దర్శనమిచ్చు రారాజు అందరి 
ప్రార్థనలతో తృప్తి నొందు రారాజు 


ఓం శ్రీ అంబరాన నుండి అన్నీ అందించు దేవా 


శ్రీ ఆదిత్య తేజో కరుణాకర నమో నమః ై గ్లో 
బాలచందర్‌ ఉమా 


/ 


క్‌ // 


స 
తొలి పొద్దునే \ 


పొడగంటి మయ్యా బింబరుపుడా షా 
మము ఎప్పుడూ విడవకయ్యా నింగి రాయడా um 
క్ష. మమ్ము మేలుకొల్పు నట్టి తొలి దేవుడా 
త్య గమనంలో వెంటనడచు దివ్య రూపుడా 


ప పంచభూతముల సమన్వయపరచు పరిపూర్ణుడా 
/, “1 ప్రకృతిని సదా సంరక్షించు పూర్ణ శక్తుడా 
ప్రత్యక్ష దర్శనమిచ్చే నయనానందుడా 
మాచే నొసగు ప్రార్థనల స్వీకారకుడా 


ఓం శ్రీ తొలి పొద్దు పాడగంటి బెంబరూప దేవా 
శ్రీ ఆదిత్య తేజో భాస్కర నమోనమఃల్ను గ్లో 
బాలచందర్‌ ఉమా 


ప 
| 


dh 


గా 


౧ 
7 


y/ 


ఆత్మీయ బంధు మిత్రులకు ఓ 


భాను వాసర సుప్రభాత కీ ల్లీ 


నమస్సుమాంజలి ఓ ల్లీ 
ఈశ కుశ ఈక ఈఈ ఈ ఈ ఈ ఈ 
ఓం సంపూ ర్లాయనమః శ్రీ 
ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం సీ 
తేట గీత మాలిక (809) 11..6..23 శీ 
కోల పిల్లగ మారియు కోరి తాను 
చెట్టు కొమ్మన నక్కియు గుట్టు గాను 
చూసిజానకిన్‌, వినయానచూపిబటువు, 
అమ్మ సిగపువ్వుబుచ్చుక, నాకలి యన, 
అమ్మ యాజ్ఞతో ఫలముల నారగించి 
బలము చూపించవనమును భంగపరిచి 
చూచి రమ్మన్న కాల్చిన శూరుడయ్య 
తమరిశిష్యుండుఘనుడయ్య అమరవంద్య 


పానీయంబులుద్రావుచుం గుడుచుచున్‌ 
భాషించుచున్‌, హాసలీలా నిద్రాదులుః.. 


| పరమభక్తునిలక్షణాలుతెలి పేపద్యం 
సమర్పణ: నన్నపు రాజు రమేశ్వర రాజు 


గురూరు / షే 


అ — 


సె 


నైల్‌... 


ఆత్మీయ బంధు మిత్రులకు శీ 
సిరవాసర సుప్రభాత క ల్లీ 
థి అ 
నమస్సుమాంజలి ఓ లీ షా 
కరకు కు కుకు కక ఈఈ ఈ 
ల త క తా యనను. | 
స ౪ ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం శీ 
7} 


నైల్‌... 


తేట గీత మాలిక (808) 10..6..23 ఢీ 
గీ నాల్గుకార్తులుగడిచెను నయముగాను 
కృత్తికయురోహిణీలందు క్రూరముగను 
ల్లా ఎండ ధాటికి ప్రాణుల గుండెలదిరె 
చల్లదనము కై నెల్లరు తల్లడిల్లె 
ఇట్టిసమయాన మృగశిరయింపుగాను 
ర్లుల్లులను మోసుకొనివచ్చె జాలితోడ 
ఉల్లముల సేద దీరను మెల్లగాను 
ఎండలైనను చినుకుల పండుగైన 
నీదుభిక్షయె నిండుగా నింగిరాయ 
కంటినదీతటంబు పాడగంటిని భద్రనగాది వాసమున్‌ 
ఒక్క పద్యంలో భద్రాచల వర్గన హై 
| 


సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 
శ్ర గుర్తూరు/ హనుమకొండ హ్రీ 


/ 
టట! // 


కాలాల 


క. 


ఖ్‌ 
కలలుగనే కనుల నిద్ర లేపేవు కమలముల తాకి | 


వికసింపజేసేవు 
కడలిలో అలలకు మెరుపులు పంపేవు 
కమనీయ దృశ్యాల గగనాన నింపేవు 
గీ నలలోని వృక్షాలకు హరితాన్ని అద్దేవు 
ఇ, కడవరకు జీవులకు ప్రాణాలు నిచ్చేవు 
౧ “కనులారా చూడ తమ దర్శనమిచ్చేవు 
కరుణించి మా ప్రార్థనలతో రీవించేవు 


ఓం శ్రీ కనుల ప్రియ కమలముల ప్రియా దేవా 
శ్రీ సూర్య తేజో మిహిరా నమో నమః గ్లో 
బాలచందర్‌ ఉమా 


~~ 
= 
= 
డ్‌ 
= 
క 


St 


” 


| 
క్‌ 11 
mea 
సె 


ఆత్మీయ బంధు మిత్రులకు శీ 
భృగు వాసర సుప్రభాత [క (8 


నమస్సుమాంజలి శ్ర dl షా 
PTET 
ఓం చక్రవర్తినే నమః శీ 
వ ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం శీ 


యు తేట గీత మాలిక (807) 9..6..23 ళేై 
రోహిణీకార్తె ఎండకు రోళ్లుపగిలె 
చండకిరణాల ధాటికి దండిదేవ 


చెట్టుచేమలు మొక్కలు వట్టిపోయె 
పశులుపక్షులు దాహాన బాధనొందె 
మానవులు తట్టుకోలేక మదనపడిరి 
రోహిణమ్మ కు వీడ్కోలు లోకమంత 
వ పు గొప్పుగాను 
రుల్లులనుపంపు మా దేవచల్లబడగ 
మృగశిరమ్మున నిత్యము సెగలుతగ్గి 
పుడమిలో వేడి క్షీణించ పూష్ణదేవ 


నైల్‌... 


నా 


es వలనావసదనంగ 
తులనాభికాభంగ దో:ప్రసంగ... 
శబ్దాలంకారానికి మకుటాయమానం 
భట్టుమూర్తివిరచితవసుచరిత్రలోనిపడ్య 
సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 
శ్ర గుర్తూరు / హనుమకొండ 


mm 


కనా డాన్‌ 


సె 


ఆత్మీయ బంధు మిత్రులకు 
బృహస్పతి వాసర సుప్రభాత 
నమస్సుమాంజలి 
ఈఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ 
రక ల అజ యాల తా య నము = 
4 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం గ్ల u 
(క్రీ తేట గీత మాలిక (806) 8..6..23 శ్రా 
నె మచ్చరంబునగజరాజు మడుగుజొచ్చి 
3 ఆడ గజములతోడను నాటలాడ 
౫. మకరమొక్కటి కాల్పట్టెమదియుచెదర 
| పోరు సత్పెను చాన్నాళ్లు జోరుగాను 
ఆశ చావగ నార్తితో హరిని బి 
వచ్చివధియించె మకరినివనరగాను 
హరినిదర్శించు భాగ్యముహస్తిబొందె 
మకరి చేసెను మేలు నా మత్తకరికి 
చిత్రమౌఘట్టమే కదా మిత్ర దేవ 
లావొక్కింతయులేదుదైర్యము 
విలోలంబయ్యె ప్రాణంబులున్‌ క 
గజేంద్రుని దీనావస్థను తెలిపే 
/ సుప్రసిద పద్య రాజము 


a సమర్పణ: నన్నపు జు రమేశ్వర ey 
| అం శా! 
Ee 


Pe 


juin 


స 
ఆతృతగా వచ్చేవు ఆత్మీయంగా మెల్కొల్పేవు 1 \ 
a కిరణాలతో అన్ని ఐట చేరేవు షా 


సమయం గడిచిన కొలదీ మారుతున్నావు u 


ను ఎండల మాపై కురిపిస్తున్నావు 


గ కనికరించి కరుణించి 
“ " క్రగ్గించమని కోరేము 
తమ చల్లని వెలుగులో బ్రతకాలని వేడేము 


ఉదయాన తమరి దర్శనానికి వేచేము 
అందరం ప్రార్థించి తమ దీవెనలు కోరేము 


ఓం శ్రీ ప్రచండాగ్ని కిరణ ప్రసార దేవా 


లోపకార్యాముల నెంచ కార్యము దాల్పేను 
నొంకబూనికొని! అభండాలను దూర్చి చొప్పించే 
/దూత వెదవలు! అపహేలితో ఆవహించిన గర్వ మూర్జు 
ఫ సడలింపు దొరకని మూర్ధ దూర్చులు! 

పాషణమౌదురు పక్షపాతికి పక్షవాతం వోలె నిలువద్ధః 
నెరుగక!! 


ప్రవిరారా 


విజయ రామ రాజు 


ఆత్మీయ బంధు మిత్రులకు ్వ్వీ 
సౌమ్య వాసర సుప్రభాత లీ 
నమస్సుమాంజలి క Ah 
ere 


కే నమః 4 


మిత్తులుందురు నెందరో మితములేక 


కీ ప్రభాత పద్య నైవేద్యం ల్లీ 
శ తేట గీత మాలిక (805) 7..6..23 § 


నా 


నేటి కాలాన మాకిల నింగిరాయ 

అవసరార్థపు స్నేహాలు నధికమయ్య 

స్వార్థపూరిత చెలికాళ్లు చాలనయ్య 

ఆప్త మిత్రుల శాతము నల్పమయ్య 

ఆప్త మిత్రుడు దొరుకుట యరుదునయ్య 

అసలు మిత్రుడవీవయ్య ఆదిదేవ 

ఆయురారోగ్యములనిచ్చు అరుణ దేవ 
బాలరసాలసాల నవపల్లవకోమలకావ్య 
కన్యకన్‌ కూళలకిచ్చియప్పడుపుకూడు 
పోతనఆత్మాభిమానము తెలిపేపద్య 
సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రా 

శ  గుర్తూరు/ హనుమకొండ భై 


© 


క కాలాన 


స. 


నో 


స్వార్థ చింతన లేని దైవం స 
ఓ జాబిలమ్మ శ 


లోకాహితం కొరకు నిత్య్వపయనం షా 
ఓ జాబిలమ్మ 


ప్రేమ కొలది మేలుకొలుపు బంధువు u 
ఓ జామిలమ్మ 
తై వెంట నడుచు 
4 జాబిలమ్మ 
బావులకు వై te ప్రకృతికి అందాలు ఇచ్చు 
మ. జాబిలమ్మ 
గ్రహరాశుల గమనమై 
జాబిల్లికి వెన్నెలనిచ్చు 
స జాబిలమ్మ 
ప్రతి గడప ముందుకొచ్చి దర్శనమిచ్చు 
క్ట జాబిలమ్మ 
ప్రార్థనలు మాత్రమే స్వీకరించి ఆశీర్వదించు 
ఏ. జాబిలమ్మ 
ఓం శ్రీ నిస్వార్ధ గమన ఆదర్శ దేవా 
| శ్రీ పుష్ట ఖగాయ తేజో వ. 


| బాలచందర్‌ 
జ, ఇచట జాబిలమ 


is 
| 
ళు 


వా] 


కా 
= 
= 
_— 
= 
త్త 
= 


ఆత్మీయ బంధు మిత్రులకు శీ 
భౌమ వాసర సుప్రభాత ఓ 4 
నమస్సుమాంజలి శ్రీ ab 
rr 
eres నన 
ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం సీ 
తేట గీత మాలిక (804) 6..6..23 ళేఫై 
దూరముగవచ్చువారిని దు:;ఖితులను 
హనుమయనుమానముగజూచి యడుగెనిట్లు 
ఎవరుమీరయ్యనిటురాను నేమి పనియు? 
చూడ సుందర రూపాలు శోభగలిగి 
రాచ రీవియె రమణించె లక్షణముగ 
సాయమేదైన వలయునా! స్వామియనగ 
సంత సించియు రాముడు నంత జెప్పె 
హనుమ తీరుకు మదిబొందె నధిక తృప్తి 
నీదు శిష్యుడు జ్ఞానాన నిండుకుండ 
వ మాకిల మిగుల యండ 
ఏ వేదంబు పరించె లూత భుజగంటబే 
శాస్తముల్పూచె....నిజమైన భక్తికి 
మానవ,జంతు,కుల భేదాలులేవని 
తెలిపే పద్య రాజము 
సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రా 
..గుర్తూరు / హనుమకొండ 


కాకా 


మ. 


నైల్‌... 


తనువు నిండా అగ్ని బాండం ఎగిసిపడే నిప్పుకణం 
నిరంతరం జ్వాలా తోరణం ఓంకార ప్రేరణం 


త్తు 


మండే మంటలనుండే చల్లటి వెలుగు కిరణం 
సమస లోకాల కళ్యాణం చక్కని ఆభరణం u 


పర్యావరణం పరిపూర్ణ విశిష్ట భూషణం 


స అందాల రూపణం పరోపకార ప్రేరణం 


నా ] ప్రత్యక్ష దర్శనం చరణం తమ దివ్య చరణం 
ప్రార్థనల స్వీకారణం నిత్య ఆశీర్వచనం 


ఓం శ్రీ అగ్ని బాండ వెలుగుల దేవా 
శ్రీ కరుణాకర తేజో మిత నమో నమః ై్వ థ్రీ 


బాలచందర్‌ ఉమా 


en 


సె 


ఆత్మీయ బంధు మిత్రులకు శీ 
ఇందు వాసర సుప్రభాత ఓ ళీ 
నమస్సుమాంజలి కీ గ 
$e కుశ శతు శు ఈ ఈ ఈ ఈ 
44 ఓంప్రియకృతే నమః లీ 
ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం ఓ 
తేట గీత మాలిక (803 ) 5..6..23 శ్రీ 
పతిని బ్రతికింపమని కోరి పరమ సాధ్వి 
పరగ సావిత్రి యమునితో పయనమాయె 
నయము,భయమునచెప్పినా నాతివినక 
వెంబడించగ నాగియు విసయమున 
మెచ్చి సమవర్తి వరముల నిచ్చెతాను 
మూడువరములు బొందియుముదితమరలె 
నీదు కొమరుండు నిజముగా నిర్ణ్గరాయ 
దయను కలిగినవాడయ్య దండి దేవ 
తండ్రి కొడుకుల కొలిచేము తగు విధాన 
కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ 
నేలయేడ్చెదోకైటభదైత్యమర్షనుని 
| చదువులతల్లికి 
{ 


పోతనటదార్పుపద్యం 
సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రా 


చ్‌! గుర్తూరు.../ _;హనుమకొండ 
గ 
RAE సె 


నైల్‌... 


స! 
వెలుగు కిరణం వెలుగునిస్తూ వెలగని వెలగని \ 
కలలుగనే కంటిపాపను మేలుకొలుప వెలగని 


మసక బారిన కొండా లోయల చూపించుటకై u 
వెలగనీ వెలగన ఎగిసిపడే అలల కిరణం 
గ మెరుపులకై వెలగనీ వెలగనీ 


జ్‌ కటిక చీకటిని పారద్రోల వెలగనీ వెలగనీ 
్ష కుకు ఇచ్చు చెట్టు కొమ్మల సత్తువక్ష 
వెలగనీ వెలగని 


ప్రతి ఉదయం దర్శనమిచ్చి నయనాలు నింప వెలగని 
వెలగని 


నిత్య ప్రార్దనలు అందుకుని దీవింప వెలగని వెలగని 


శ్రీ సూర్య తేజో ప్రభాకరా నమోన 


ఓం శ్రీ నిరాటంక వెలుగుల ప్రసాద దెవా 
బాలచందర్‌ & 


భాను వాసర సుప్రభాత క శీ 


నమస్సుమాంజలి ఓ శీ షా 
క శల కల కల కర కర కర కర కర కః 
Lr ఓఉంమహానరాహాయ నమః ౫% 
464 ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం ల్లీ 
శా తేట గీత మాలిక (802) 4..6..23 శ్రీ 
సీత జాడకై వెడలిన కోతులపుడు 
అల మహేంద్రగిరినిజేరి హనుమదండు 
దక్షిణంబున సంద్రము తాము జూచి 
తలచు చుండిరి దానిని దాటుటెట్లు 
హనుమలంఘించగలడని యందరనిరి 
జాంబవంతుడుపాగడగా జయమటంచు 
సింహనాదముచేయుచు చెంగుమనియు 
పర్వతంబంతయదరగా పవన సుతుడు 
వ్యోమమార్షాన వెడలుట క్షేమముగను 
చూచి యానంద పడితివా!! సూర్య దేవ 


ఆత్మీయ బంధు మిత్రులకుళ్ను 


నైల్‌... 


ఆరంభించరునీచమానవులువిఘ్నాయాస 
సంతసుులైెయారంభించిపరిత్యజించుదు 


| మానవులలోరకాలనుతెలిపే పద్యరాజం 
సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 


జీవులారా జీవ శ్రేష్టులారా జీవజినికి లార 


చీకటి పారద్రోల వెలుగు కిరణాలు వస్తున్నా 


చెట్టులార చేమలార చల్లటి గాలులార 
హరిత శక్తినివ్వ సూర్య కిరణాలు వస్తున్నాయ్‌ 


స - కొండలార కోనలార జలబాండాలార 


\ 


, n౧తల తల మెరుపుల కోసం లేత కిరణాలు వస్తున్నాయ్‌ 


విశాల హృదయాల ఆదిత్య దర్శన ప్రేమికులార 
ప్రార్థనలు స్వీకరించ ఆదిత్య కిరణాలు వస్తున్నాయ్‌ 


ఓం శ్రీ విశేష అవసరాల దాన ప్రభో 
శ్రీ సమిత్ర తేజో మిహిరా నమో నమః ై గ్లో 
బాలచందర్‌ ఉమా 


నమస్కారం 
మీరు భానుడి పై వ్రాస్తున్నందుకా 
ఈక పల... 

మేము చదువుతున్నందుకా 

పరం... a 
కవి అయివుండి వాయని వారిపైనా 
ఈకోపరి... 

ఈ రూపులో జాయిన్‌ కాని కవి పైననా 
కకం 

చదివి కామెంట్‌ చేయని వారిపైననా 
ఈ కోపి... 

ఈ తీవ్రమైన ప్రతాపం ఎందుకో 


Pe 


పూర్ణచందర్‌ రాజు 


టా... 
ల ( జో 


విశ్వ ప్రాణుల నిదురలు చీకటులు 
తొలగించుటకై పంపు నిత్వం తమ వెలుగులు 


పయనం కొనసాగిస్తూనే కలిగించు రక్షణలు 
ఆగకుండా నిర్దేశించు కాల ప్రమాణాలు 
©... నిండార పిండి పదార్థాలు 
పం. .ప్రాణజాతులకు నింపు శక్తి కణాలు 
లల 
ఉదయపు ఆగమనం లోనే ప్రత్యక్ష దర్శనాలు 
అందుకే దేవా స్వీకరించు మా ప్రార్థనలు 


బాలచందర్‌ ఉమా 


క mm 


Ma 


a 


Pe 


ఆత్మీయ బంధు మిత్రులకు శీ 
స్టిర వాసర సుప్రభాతల్లీ ల్లీ 


నమస్సుమాంజలి ఓ బీ 
rrr 
lb ఉరి ౨లతోశ నాయ నము 
dh ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం ల్లీ 
1 


నైల్‌... 


తేట గీత మాలిక (౪౦1).3..6..23 శ్రా 
సగము రోజంత కనిపించు స్వామి నీవు 
పగలువెలుగులు ప్రసరించుప్రభువునవు 
రాత్రి యందున నటువైపు రాజు వీవు 
పగలు రాత్రులు నేవైన జగము కంత 
వేడి, వెల్లుల నందించు రేడు నీవు 
తొడలు లేని సారథియైన, దొడుతీయు 
ఏడు గుర్రాల రథమున్న యేలి కీవు 
ఏలుకోవయ్యమమ్ముల ఇన మహాత్మ 


{ 


౧ 
7 


ఇ 


ధర ఖర్వాటు డొకండు సూర్య కర 
సంతప్త ప్రధానాంగుడై త్వర తోడన్‌ 
/ దురదృష్టవంతుని బ్రతుకు చిత్రం ఆమ్మా 


తెలిపే పద్య రాజము 
/ సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రా 
(Ere 11 య 


గు / హనుమకొండ భూ 


సా 


నైల్‌... 


ఆత్మీయ బంధు మిత్రులకుళ్ను 
భృగు వాసర సుప్రభాత క Ih 
నమస్సుమాంజలి క Ah షా 
PE శా శక 
ళీ ఓంపవిత్రాత్మ నే నమః |. 
ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం ల్లీ 
తేట గీత మాలిక (800) 2...6..23 కి 
గుండె నిండుగ గురువుగ కోరి నిన్ను 
= నీదు షరతును పాటించి నియతి గాను 
Und నీదు వెంటను యానించి నిష్ట తోడ 
సకల శాస్త్రాలు నేర్చెను సాధకుండు 
బహుగ వ్యాకరణమునేర్పెపండితుండు 
శ్రద్ధగా సాగి నిత్యము శ్రమను మరిచి 
తనుచిరంజీవి నాయెగా తమరిదయను 
తగిన గురువువే నీవయ్య తనకునిజము 


ఒకచోనేలనుబవ్వశళించునాకచో నొప్పారు 
పూసెజ్జపై నొకచో శాఖము లారగింఛు.. 

/ / కార్యసాధకునిలక్షణాలుతెలిపే సుపడ 
| సమర్పణ: నన్నపు రాజు రమేశ్వర రా? 


అశేష లోకాల చీకటుల తొలగించు కిరణమా 


"నూ 


సింధూరమై ఎతెంచి శక్తి అందించు కిరణమా 
అవని పై నున్న వృక్షాలకు ఇచ్చు హరిత కిరణమా 


,శ్నీ; 
అనంత ఆకాశంలోతొలి వెలుగు కిరణమా \ 


అద్భుత సంద్రాల ఆవిరి చేసి ఆకాశం చలు కిరణమా 
fr కారుమబ్బుల సృష్టించి వర్షాన్నిచ్చు కిరణమా 
శా] 

మా కొరకు నిత్యం వచ్చే దర్శన కిరణమా 

మా ప్రార్థనలు అందించ దీవించు కిరణమా 


ఓం శ్రీ అఖండ కిరణాల వ్యాప్తి దేవా 
శ్రీ భాను తేజ మిత్ర నమో నమః శీ 9 


బాలచందర్‌ ఉమా 


తుల్యం విశతుల్యం 
పాగచూరిన తిత్తుల్లు 
ఊపిరి సడలని గుక్కిల్లు 
ప్రసరింపని రక్తపు కణజాలం 
| రిక్తం గుండె చప్పుడు నిర్మానానిక.. 
స పాగన పొగాకు పెట్టె నిర్మాణకణజాలం! 
గానీ కాయన శవంకై నిల్చే అగ్గిపెట్టె వోలె శవపేటికవై!! 


ప్రవిరారా 
విజయ రామ రాజు 


తూర్పు దిక్కున మొదలెడు వెలుగుల నడక 


ఎన్నో అందాల అద్భుతాలు చూడాలిక 


Pe 


పరుగున ఊరికే లేగ దూడల గంతులిక కో 
రివ్వున ఎగిరే పక్షి రాజముల గుంపులిక 
స జలజల పారే నదులలో నీటి పుష్పరాజసమిక 
స /పిల్లగాలులో హరిత శాఖల వనాలిక 
(1 


ప్రొద్దు ప్రొద్దున అనే దర్శనాన రాజసాలిక 
ప్రార్థనలు అందించ మనసు ఉబలాటమిక 


ఓం శ్రీ ఆకాశ ఉదయ రాజసాల దేవా 
శ్రీ పుష్పతేజం మీరా నమో నమః ై ి 


బాలచందర్‌ ఉమా 


en 


I 


ఆత్మీయ బంధు మిత్రులకు శీ 
బృహస్పతి వాసర సుప్రభాత క శ్రీ 


నమస్సుమాంజలి ఓ శ్రీ షా 
SHEESH ఈ ఈ ఈ ఈ 

న ss మాం! 

4% ప్రభాకరునికి ప్రభాత పద్య నైవేద్యం ల్లీ 

క్షా తేట గీత మాలిక (799) 1..6..23 శీ 

గీ దేవతలకందరికి పలు దివ్య మైన 

ఇ. శక్తియుక్తులు కలిగిన శస్తములును 

4 క/ విసృతంబైనబలమున్నయస్తములును 
అందుబాటున యున్నవి నవసరముకు 
ఆయుధము లేని దైవము వయ్య నీవు 
అశ్వముల పగ్గములబట్టి అర్క దేవ 
లోకముల నేలు చుంటివి లోక నాధ 
చండ కిరణాలె దండిగా నుండ నీకు 
ఆయుధముతోడపనియేమి అరుణదేవ 


నైల్‌... 


శారదనీరదేందుఘనసార పటీర మరాళ 
రకారానుప్రాసాలంకారములో 
సరస్వతీ మాత సాక్షాత్కారం 
| సమర్పణ:నన్నపు రాజు రమేశ్వర రాజు 
హనుమకెం 


a 1 ey ను 


సంపాదకురాలు : 
జననం 
స్వగ్రామం 
తల్లిదండ్రులు 

భర్త 

సంతానం 
చదువు 


విద్యాభ్యాసం 


